Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.14 


AMARAVATI , MONDAY , APRIL 12 , 2021 


G.18 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


--X- 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 
MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 
COMMISSIONER , RAJAM MUNICIPALITY , 

RAJAM . 


Roc.No.99 / 2021 / G1 . 


Date : 11-04-2021 . 


RAJAM MUNICIPALITY - DELIMITATION OF WARDS - DELIMITATION OF RAJAM 

MUNICIPALITY INTO TWENTY FOUR ( 24 ) WARDS . 


* * * 


Ref : 1 G.O.Ms.No.31 , MA & UD ( Elec.I ) Dept. , Dt.03.02.1995 . 

2 G.O.Ms.No.59 , Dated : 12.01.2020 of MA & UD ( G ) Dept. 
3 G.O.Ms.No.61 , Dated : 12.01.2020 of MA & UD ( G ) Dept. 
4. G.O.Ms.No.22 , Dated : 24.03.2020 of MA & UD ( G ) Dept. 
5 This office Proceedings Roc.No.4374430 / 2021 / Elec.I , Dt : 24.03.2021 . 
6 Lr . Roc . No. 13021 / 14 / 2021 - D , Dt : 24.03.2021 of the Commissioner & 

Director of Municipal Administration , A.P. , Guntur for delimitation of 

Rajam Municipality in 24 Wards . 
7 This office Lr . Roc . No , '99 / 2021 / Gf , Dt ; 07.04.2021 addressed to the 

Collector & District Magistrate , Srikakuiam District , Srikakuiam . 
8 Lr . Rc.No.709 / 2021 / H4 , Dt ; 08.04.2021 of the Collector & District 

Magistrate , Srikakuiam District , Srikakuiam . 
9 Proceedings Roc . No.13021 / 26 / 2021 - D , Dt : 09.04.2021 of the 

Commissioner and Director of Municipal Administration , A.P. , Guntur . 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , April 12 , 2021 


FORM VI 

( Rule 13 ) 
Delimitation of Wards in Rajam Municipality 
Roc.No. 99 / 2021 / G1 

Dt : .04.2021 
NOTIFICATION 
In pursuance of the provision of Rule 4 ( 1 ) of the Andhra Pradesh Municipalities 
( Division of Nagar Panchayats and Municipalities into Wards ) Rules , 1994 issued by the 
Government in G.O.Ms.No.31 , MA & UD ( Elec - I ) , dated 03-02-1995 , objections and 
suggestions were called for from residents of city in the Preliminary Notification No.99 , 
Date : 27.03.2021 . 

In pursuance of the provisions of Rule 13 of the Andhra Pradesh Municipalities 
( Division of Nagar Panchayats and Municipalities into Wards ) Rules , 1994 , residents of 
Rajam Municipality are hereby informed that Delimitation of the 24 Wards of Rajam 
Municipality is confirmed as detailed below : 


Ward 
No 


East 


South 


1 


West 


North 


East 


South 


2 


West 


Boundary Description 
Starting from the North East corner of Rajam municipality boundary 
Santhakaviti road Sy No. 204 and turns towards south along Billani Village 
road upto Sy . No.201 of Ponugutivalasa ( v ) at Rajam Municipality 
Boundary . 
Starting from the above point and turns towards West runs along 
Ponugutivalasa agricultural lands upto Sy .No.153 of Ponugutivalasa ( v ) . 
Starting from the above point and turns towards North runs along 
Thaminaidu cheruvu , Inamala veedhi at Dr.No 4-514 , Meesala veedhi at 
Dr .No 3-439 upto Sy.No.191 Rajam Municipality Boundary . 
Starting from the above point along Ponugutivalasa agricultural lands upto 
Sy . No. 204 of Rajam Municipality Boundary . 
Starting from the North East corner of ponugutivalasa village at Sy No.191 
along Meesala veedhi at Dr .No 3-439 , Inamala veedhi at Dr.No. 4-514 , 
along Thaminaidu cheruvu upto Sy No.153 of Ponugutivalasa ( V ) . 
Starting from the above point and turns towards West ponugutivalasa 
Agricultural lands upto D.No 4-204 and runs along marutinagr 3rd line 
road upto at Dr.no 4-205 palakonda R & B road . 
Starting from the above point and turns towards North runs along 
Palakonda R & B road upto Ayyappa Swamy Temple , Rajam Municipality 
Boundary . 
Starting from the above Point and turns towards east runs along 
agricultural lands of ponugutivalasa ( v ) upto starting point at Sy No.191 . 
Starting from North East corner of sy no.153 Rajam municipality Boundary 
and turns towards south upto Sy No.132 of Ponugutivalasa ( v ) . 
Starting from the above point and turns towards west runs along Maruthi 
nagar first line road upto Dr.No. 4-1 crossing Palakonda R & B road upto 
Mallamma cheruvu . 
Starting from the above point turns towards North along Mallamma 
cheruvu upto Prushottamapuram 2nd line at Dr.No. 2-241 . 
Starting from the above point and turns towards East runs along 
Purushotampuram 2nd line crossing Palakonda R & B road at Dr.No. 4-153 
and runs along Maruthinagar 3rd line upto Starting point . 
Starting from North East corner of Maruthi nagar First line at D. No. 5-760 
and turns towards South upto Dr.No. 5-770 . 
Starting from the above point turns towards west and runs along Eswar 
Narayana Colony 3rd line Road upto Dr.No:5-381 and turns towards South 
upto Dr.No : 5-430 and Turns towards West upto Palakonda Road at Dr.No : 
5-429 . 
Starting from the above point and turns towards North and runs along 
Palakonda R & B Road upto Dolpeta Checkpost at Dr.No : 5-20 . 
Starting from the above point and turns towards East runs along Maruthi 
Nagar First line upto Dr.No:5-1 . 


North 


East 


South 


ليا 


West 


North 


East 


South 


West 


North 


ANDHRA PRADESH GAZETTE , April 12 , 2021 


3 


East 


South 


5 


West 


North 


East 


South 


6 


West 


North 


East 


South 


7 


West 


Starting from North East corner at survey No. 132 of Rajam ( V ) and turns 
towards South along Rajam Municipality Boundary upto Saradhi Gedda at 
Survey No. 95 of Saradi ( V ) . 
Starting from above point turns towards West runs along Saradhi Gedda 
upto Cathedral Church . 
Starting from above point turns towards North upto D. No. 6-220 of Balaji 
Nagar and turns towards West along Srinivasa Market Road upto Dr.No:6 
5-20 and turns towards North till Ambedkar Junction and Runs along 
Palakonda R & B Road upto Dr.No. 5-448 , Karunamayudu Hotel and turns 
towards East along Eswar Narayana Colony upto Dr.No:5-565 and turns 
towards North upto Dr.No : 5-325 and turns towards East at Dr. No : 5-770 
along Vasavi Nagar 30 feet Road upto Dr.No : 5-1 . 
Starting from above point turns towards East upto Starting point . 
Starting from North East corner of saradhi gedda at Sy no . 224 of 
saradhi ( v ) and turns towards south along Boundary of Rajam Municipality 
along Mogilivalasa Agricultural lands upto Sy no.229 . 
Starting from the above point and turns towards West along Rajam 
Municipality Boundary upto Saradhi gedda near Dr.No : 7-221 . 
Starting from the above point of Saradhi gedda near Dr.No.7-221 and 
turns towards North along gedda upto Cathedral Church . 
Starting from the above point and turns towards East along Saradhi Gedda 
upto Starting point . 
Starting from the North East corner of Palavalasa Adinarayana Colony at 
D.No.6-220 and turns towards South runs along Saradhi Road upto 
Cathedral Church . 
Starting from the above point and turns towards West along Sardhi Gedda 
upto Survey No. 185 of Saradhi ( V ) of Rajam Muncipality Boundary . 
Starting from the above point and turns towards North along Agricultural 
Lands of Saradhi upto Old MRO Office and turns towards East at Dr.No:5 
2-100 and turns towards North along Srinivasa Theatre Road upto Dr.No : 
6-5-20 . Thana veedhi road upto Dr.No. 5-2-100 
Starting from the above point and turns towards East along Srinivasa 
Nagar Market Road till Dr.No:6-220 upto Starting point . 
Starting from North East corner of at Dr.no.5-1-105 srinivasa theatre road 
and turns towards South runs along Srinivas theatre upto thana veedhi 
junction at Dr.no 5-2-100 . 
Starting from the above Point turns towards West and runs along Thana 
veedhi road upto Dr.no 5-2-56 and turns towards North along Sri Ram 
Madhir road upto Dr.no 10-257 and turns towards West along putchala 
veedhi road upto Dr .No 10-351 upto kanyaka parameswara temple . 
Starting from the above point and turns towards North upto Mondi veedhi 
junction at Dr.no 11-250 . 
Starting from the above point and turns towards East runs along Mondi 
veedhi road , upto starting point at Dr.no 5-1-105 . 
Starting from the North East corner of Old MRO office and turns towards 
South and runs along Agricultural Lands crossing Saradhi Gedda and turns 
towards East upto Sy.No : 229 of Saradhi ( v ) and turns towards South 
along Rajam Muncipality Boundary upto Sy . No : 243 . 
Starting from the above point and turns towards West upto Sy.No:196 
along Boundary of Rajam Muncipality . 
Starting from the above point and turns towards North and runs along 
Shyampuram Road upto Dr.No : 8-1-60 and turns towards West 
Anjaneyapuram upto Dr.No:8-1-45 and turns towards North upto Dr.No : 
8-1-206 and turns towards West along Medara veedhi at Dr.No:8-2-1 . I 
Starting from the above Point and turns towards East at Dr.No : 8-2-63 and 
turns towards North at Sri Kanyaka Parameswara Temple and again turns 
towards East upto Dr.No : 10-257 and Turns towards South along Madhav 
Bazar at Dr.No : 8-2-25 and turns towards East upto Starting point . 


North 


East 


South 


8 


West 


North 


East 


South 


9 


West 


North 


4 


ANDHRA PRADESH GAZETTE , April 12 , 2021 


East 


South 


10 


West 


North 


East 


South 


West 


11 


North 


East 


South 


12 


West 


Starting from North East corner of rajam R & B main road at Dr.no 11-26 
and turns towards South runs along kondakaveedhi road upto Arya Vysya 
kalayana mandapam . 
Starting from above point turns towards West and runs along kakarla 
veedhi road upto Cheepurupalli R & B road at Dr.no 10-49 . 
Starting from above point turns towards North runs along cheepurupalli 
R & B road upto Bobbili road junction at Dr.no 11-1 . 
Starting from the above point and turns towards East and runs along Main 
road upto starting point . 
Starting from North East corner of Seetha lakshmi Theatre and turns 
towards South Runs along Chinna Cheruvu Gattu Veedhi till Mallikharjuna 
Colony 7th line at Dr.No:9-1-157 . 
Starting from above point and turns towards West runs along Mallikarjuna 
colony 7th line road upto Baviretamma Ammavari Temple . 
Starting from the above point and turns towards North and runs along 
Cheepurupalli R & B Road upto Dr.No : 10-217 . 
Starting from the above point and turns towards East and runs along 
Mallikarjuna Colony Boundaray upto Veda Lakshmi Theatre at Dr. No : 10 
140 and turns towards West and runs along Seethalaxmi colony road upto 
Dr.No.10-123 and turns towards North upto Dr.No. 10-92 and turns 
towards East runs along Kakarla veedhi road , Medara veedhi Road upto 
Starting point at Sita Lakshmi Theatre . 
Starting from the North East corner of Rangappa Cheruvu and turns 
towards South along Cheruvu , Syampuram road upto Sy.No : 154 of 
Saradhi ( v ) of Boundary of Rajam Muncipality . 
Starting from the above point turns towards West and runs along Rajam 
Muncipality Boundary upto Cheepurupalli R & B Road at D. No. 9-3-547 . 
Starting from the above point and turns towards North and runs along 
Cheepurapalli R & B Road up to Gayatri Colony at Dr. No : 9-3-512 and turns 
towards West upto Dr.No:9-3-396 and turns towards North upto Dr.No : 9 
3-395 and turns towards East upto Cheepurupalli R & B Road at Dr.No : 9-3 
1 and turns towards North , runs along Cheepurupalli R & B Road upto 
Baviretamma Temple . 
Starting from the above point and turns towards East runs along 
Mallikarjuna colony 7th line upto Starting oint at Rangappa Cheruvu . 
Satarting from North East of Sy.No.123 of Kottavalasa ( V ) , and turns 
towards South and runs along Cheepurupalli R & B Road upto Kottavalasa 
road at Sy.No. 2 . 
Starting from above point turns towards West along kottavalasa road and 
runs along Pothayya cheruvu upto sy no . 51 of kottavalasa ( v ) , Boundary 
of Rajam Municipality . 
Starting from above point turns towards East upto kottavalasa ( V ) , BC 
Colony Dr. No 18-399,18-469 crossing gopalapuram road upto sy no . 42 , 
and turns towards North runs along Pothayya cheruvu upto sy no . 34 . 
Starting from above point turns towards East along Pothayya cheruvu upto 
starting point . 
Starting from North East corner of Cheepurupalli R & B Road at Dr.No : 17 
442 and turns towards South runs along Cheepurupalli R & B Road upto 
Gayatri Colony at Dr.No : 9-3-1 and turns towards West upto Dr.No : 9-3 
395 and turns towards South upto Dr.No:9-3-396 and turns towards East 
upto Cheepurupalli R & B Road at Dr.No:9-3-512 and turns towards South 
runs along Cheepurupalli R & B Road upto Sy.No:123 and turns towards 
West and runs along Canal upto Sy.No:42 of Kottavalasa ( v ) . 
Starting from above point turns towards West at Dr.no 18-469 , 18-399 , 
kottavalasa bc colony Sy.no 51 ( v ) , and runs upto Maredubaka ( v ) , 
boundary of Rajam Municipality . 
Starting from the above point turns towards North along boundary of 
Rajam Municipality upto Sy.no 40 . 
Starting from the above point turns towards East along Agricultural Lands 
of Gopalapuram upto Dr.No:16-252 and runs along Menthipeta Village 
Boundary upto Dr.No:16-310 and turns towards South upto Koneru and 
turns towards East upto Cheepurupalli R & B Road at Dr.No:17-442 . 


North 


East 


South 


13 


West 


North 


East 


14 


South 


West 


North 


ANDHRA PRADESH GAZETTE , April 12 , 2021 


5 


East 


15 


South 


West 


North 


East 


South 


16 


runs 


West 


North 


East 


Starting from the North East corner of Bobbili Road Junction at Dr.no 17 
393 and turns towards South along chipurupalii R & B Road till Dr.No:10-50 
and turns towards East and runs along Kakrla Veedhi Road upto Dr.No. 10 
92 and tunrs towards South upto Dr.No. 10-123 and turns towards East 
runs along Seethalaxmi colony road upto Dr.No. 10-140 and turns towards 
south runs along Veda Lakshmi Theatre Road upto Dr.No : 9-1-36 of 
Mallikarjuna Colony and turns towards West upto Cheepurupalli R & B Road 
at Dr.No:10-217 and turns towards South runs along Cheepurupalli R & B 
road upto Dr.No:17-478 . 
Starting from the above point and turns towards West runs along 
Meenakshi Colony Road upto Koneru , at Dr.No : 17-465 . 
Starting from the above point and turns towards North runs along 
Mentipeta SC colony Road upto Dr.no 16-386 and turns towards East upto 
Dr.No : 16-395 at Mentipeta Cheruvu and turns towards North upto Bobbili 
R & B Road . 
Starting from the above point and turns towards East along Bobbili R & B 
road upto starting point . 
Starting from the North East corner of Bobbili R & B road at Dr. no 16-1 and 
turns towards south along St.Annas Hospital Road up to Dr.no 16-448 , 
Mentipeta koneru . 
Starting from the above point and turns towards West along Mentipeta 4th 
Lane road up to Dr.no 16-221 
Starting from above point turns towards North and 

along 
Ammavaricolony Road up to Laxmi Dental clinic , Dr.no 16-34 , Bobbili R & B 
road . 
Starting from above point and turns towards East along Bobbili R & B road 
upto starting point . 
Starting from North East corner of Bobbili R & B road at Dr.no 16-35 and 
turns towars south along Ammavaricolony Road upto Mentipeta village . 
Starting from above point turns towards West along Mentipeta SC colony 
Dr.no16-252 and runs along agricultural lands of Gopalapuram upto Sy 
no.113 Boundary of Rajam Municipality . 
Starting from the above point turns towards North along Gani jute factory 
at D.no 19-1-24 . Upto Bobbili R & B road at Dr .no 19-1-241 . 
Starting from the above point turns towards East along Bobbili R & B road 
upto starting point . 
Starting from North East corner of Gaddimudidam Road of Rajam 
Muncipality Boundary , Sy.No.52 ( V ) and turns towards South and runs 
along kondampeta Agricultural Lands upto Chinnayya Cheruvu and turns 
towards East upto Kondamma Cheruvu and turns towards South to Dr.No 
19-250 and turns towards East along Santhinagar Colony 1st lane Road 
upto RCM UP High school and turns towards South along School up to 
Dr.No. 15-190 , Bobbili R & B Road . 
Starting from above point and turns towards West runs along Bobbili R & B 
road upto balajinagar at Dr.no 20-4-1 , and turns towards south vastrapuri 
colony at Dr.no 19-2-511 . And turns towards west upto Kancharam Village 
Sy.No.108 ( V ) Rajam Muncipality . 
Starting from above point and turns towards North runs along kancharam 
village agricultural lands till Sy . no.105 to Sy no.97 . 
Starting from above point turns towards East runs along Gaddimudidam 
agricultural lands Sy.No.25 upto Starting Point . 
Starting from North East corner of butchampeta sachivalayam and turns 
towards south along Veeraju Cheruvu Kondampeta road upto Dodappayya 
Cheruvu upto saladhi veedhi at Dr.no 20-1-1 . 
Starting from above point and turns towards West upto Chinnaya Cheruvu 
at Dr.No : 20-280 . 


South 


17 


West 


North 


East 


18 


South 


West 


North 


East 


South 


19 


West 


Starting from above point and turns towards North runs along kondampeta 
agricultural lands upto Sy no . 36 of Gaddimudidam Road Boundary . 


east 


and 


runs 


along 


North 


Starting from above point turns towards 
Gaddimudidam road upto Stating Point . 


6 


ANDHRA PRADESH GAZETTE , April 12 , 2021 


East 


South 


20 


West 


North 


East 


South 


21 


West 


North 


East 


Starting from the North East corner at Harijana chinna veedhi 5th lane at 
Dr.no 14-327 and turns towards south upto peddaveedhi Dr.no 14-188 and 
turns towards West upto Dr.no 14-137 , Bobbili R & B Road . 
Starting from above point and turns towards West and runs along bobbili 
R & B road upto RCM church at Dr.no 15-190 . 
Starting from the above point turns towards North along Rom church wall 
boundary upto Shantinagar 2nd lane at Dr.no 15-218 and turns towards 
west upto at Dr.no 15-208 and turns towards North along kondampeta 
road upto kondamma cheruvu . 
Starting from the above point and towards East and runs along 
Doddappayya cheruvu gattu upto starting point . 
Starting from North East corner of police quarter at Dr.no 13-26 and turn 
towards south upto bobbili R & B road at Shiridi Sai Clinic at Dr.no 13-16 . 
Starting from the above point and turns toward West runs along Bobbili 
R & B road upto Dr.no 14-137 . 
Starting from the above point and turns towards North upto Harijana 
Peddaveedhi at Dr.no 14-189 . 
starting from above point and turns towards East along Peddaveedhi upto 
Dr.no 14-215 , and turns towards North upto Doddappayya cheruvugattu at 
Dr.no 14-114 and turns towards East along Doddappayya cheruvugattu 
upto starting point . 
Starting from North East corner at Dolapeta checkpost at Dr.No.5-20 and 
turns towards South along Palakonda R & B road upto Hospital Road 
junction at Dr.No.5-1A . 
Starting from above point and turns towards West and runs along Hospital 
Road , Mondi veedhi road upto Dr .No . 11-251 and turns towards North 
upto Telaga veedhi Dr.No. 13-50 and turns towards West runs along Telaga 
veedhi Road upto Doddappayya cheruvu . 
Starting from the above point turns towards North runs along Veerraju 
Cheruvu upto Sy No. 64 of Kondampeta ( V ) . 
Starting from the above point and turns towards East and runs along Kotta 
Cheruvu upto Dolapeta Checkpost . 
Starting from the North East corner at Sri Vigneswara petrol bunk and 
turns towards South along Palakonda R & B road upto Dr.No:2-295 . 
Starting from the above point and turns towards West runs along 
Purushottam Nagar 2nd line Road upto Dr.No:2-325 . 
Starting from the above point turns towards North upto Dr.No:2-75 . 
Starting from the above point and turns towards East along Kovela 
vedhi , Buradalapolamma veedhi upto starting point . 
Starting from North East corner of Guravam village boundary of Rajam 
Municipality at Ayyappaswami temple and turns towards South along 
Palakonda R & B road upto Sri Vigneswara petrol bunk . 
Starting from above point and turns towards West at Dr.no 2-661 along 
Buradalapolamma veedhi , kovela veedhi road along Kotha cheruvu and 
Veeraju cheruvu upto Gaddimudidham village Boundary of Rajam 
Municipality at Sy.No 2 . 
Starting from the above point and turns towards North upto Sy No.1 of 
Butchumpeta village . 
Starting from the above point and turns towards East along Guravam 
Village Boundary Sy.No.1 of Rajam Municipality upto Starting point . 


South 


22 


West 


North 


East 


23 


South 


West 


North 


East 


South 


24 


West 


North 


N. RAMESH , 

Commissioner , 
Rajam Municipality , 

Rajam . 


ANDHRA PRADESH GAZETTE , April 12 , 2021 


7 


FORM VI 

( Rule 13 ) 
Delimitation of Wards in Rajam Municipality 
Roc.No.99 / 2021 / G1 

Dt : .04.2021 
NOTIFICATION 


In pursuance of the provision of Rule 4 ( 1 ) of the Andhra Pradesh 
Municipalities ( Division of Nagar Panchayats and Municipalities into Wards ) Rules , 
1994 issued by the Government in G.O.Ms.No.31 , MA & UD ( Elec - I ) , dated 03-02 
1995 , objections and suggestions were called for from residents of city in the 
Preliminary Notification No.99 , Date : 27.03.2021 . 
In pursuance of the provisions of Rule 

provisions of Rule 13 of the Andhra Pradesh 
Municipalities ( Division of Nagar Panchayats and Municipalities into Wards ) Rules , 
1994 , residents of Rajam Municipality are hereby informed that Delimitation of the 
24 Wards of Rajam Municipality is confirmed as detailed below : 


వార్డ్ 


1 


తూర్పు 


దక్షిణ 


పడమర 


ఉత్తర 


2 


తూర్పు 


దక్షిణ 


పడమర 


సరిహద్దుల వివరణ 
ఈవార్డు యొక్క ఈశాన్య భాగము రాజాం పురపాలక సంఘము సరిహద్దు సంతకవిటి రోడ్డు 
సర్వే నెంబరు 204 నుండి దక్షిణమున బిల్లాని గ్రామము రోడ్డు సర్వే నెంబరు 201 , రాజాం 
పురపాలక సంఘము సరిహద్దు వరకు . 
పై కూడలి వద్ద ప్రారంభమై పడమరన పోనుగుటివలస వ్యవసాయ భూములు సర్వే నెంబర్ 
153 పోనుగుటివలస గ్రామము . 
పై కూడలి వద్ద ప్రారంభమై ఉత్తరాన తమ్మినాయిడు చెరువు మీదుగావ యినమల వీధి వద్ద 
గల ఇంటి.నెం : 4-514 , మీసాల వీధి వద్ద గల ఇంటి.నెం : 3-439 , రాజాం పురపాలక సంఘం 
సరిహద్దు సర్వే నెంబర్ : 191 వరకు . 
పై కూడలి వద్ద ప్రారంభమై పొనుగుటివలస వ్యవసాయ భూములు మీదుగా రాజాం పురపాలక 
సంఘం సరిహద్దు సర్వే నెంబర్ : 204 వరకు , 
ఈవార్డు యొక్క ఈశాన్యభాగము పొనుగుటివలస గ్రామము సర్వే నెం : 191 మీదుగా మీసాల వీధి 
వద్ద గల ఇంటి . నం : 3-439 , ఇనమల వీధి వద్ద గల ఇంటి . నం.4-5 14 , తమ్మినాయుడు చెరువు 
మీదుగా సర్వే నం : 153 , పోనుగుటివలస గ్రామము వరకు . 
పై కూడలి వద్ద ప్రారంభమై పడమరణ పొనుగుటివలస వ్యవసాయ భూములు మీదుగా ఇంటి 
నం : 4-204 మరియు మారుతీ నగర్ మూడవ లైన్ మీదుగా ఇంటి నెంబరు 4-205 పాలకొండ 
ఆర్ & బి రోడ్డు వరకు . 
పైకూడలి వద్ద ప్రారంభమై ఉత్తరాన పాలకొండ ఆర్ & బి రోడ్డు మీదుగా అయ్యప్ప స్వామి 
టెంపుల్ , రాజాం పురపాలక సంఘం సరిహద్దు వరకు . 
పైకూడలి వద్ద ప్రారంభమై తూర్పున పొనుగుటివలస వ్యవసాయ భూములు 

మీదుగా 
ప్రారంభస్థానము సర్వే నెంబరు 191 వరకు . 
ఈవార్డు యొక్క ఈశాన్యభాగము సర్వే నెం : 153 నుండి దక్షిణం వైపు సర్వే నం : 132 గల 
పోనుగుటివలస గ్రామము వరకు . 
పైకూడలి వద్ద ప్రారంభమై పడమరణ మారుతీ నగర్ మొదటి లైను మీదుగా ఇంటి.నెం . 4-1 
మరియు పాలకొండ ఆర్ & బి రోడ్డు మీదుగా మల్లమ్మ చెరువు వరకు . 
పైకూడలి వద్ద ప్రారంభమై ఉత్తరాన మల్లమ్మ చెరువు మీదుగా పురుషోత్తమ పురం 2 వ లైన్ 
వద్ద గల ఇంటి.నెం : 2-241 వరకు . 
పైకూడలి వద్ద ప్రారంభమై తూర్పున పురుషోత్తమ పురం 2 వ లైన్ మీదుగా పాలకొండ ఆర్ & బి 
రోడ్డు వద్ద గల ఇంటి . నెం : 4-153 నుండి మారుతీ నగర్ మూడవ లైను మీదుగా 
ప్రారంబస్థలము వరకు . 
ఈవార్డు యొక్క ఈశాన్యభాగమున మారుతీ నగర్ మొదటి లైను వద్ద ఇంటి నెంబరు 5-760 
నుండి దక్షిణం వైపు వద్ద గల ఇంటి నెంబరు 5-770 వరకు . 
పైకూడలి వద్ద ప్రారంభమై పడమరన ఈశ్వరనారాయణ కోలనీ మూడవ లైను ఇంటి నెంబరు 
5-381 నుండి దక్షినము వైపు ఇంటి నెంబరు 5-430 మరియు పడమరన పాలకొండ ఆర్ & బి 
రోడ్డు మీదుగా ఇంటి నెంబరు 5-429 వరకు . 
పైకూడలి వద్ద ప్రారంభమై ఉత్తరాన పాలకొండ ఆర్ & బి రోడ్డు మీదుగా డోల పేట చెక్ పోస్టు 
వద్ద ఇంటి నెంబరు 5-20 వరకు . 
పైకూడలి వద్ద ప్రారంభమై తూర్పున మారుతీ నగర్ మొదటి లైనుమీదుగా ఇంటి నెంబరు 5-1 
వరకు . 


ఉత్తర 


3 


తూర్పు 


దక్షిణ 


పడమర 


ఉత్తర 


4 


తూర్పు 


దక్షిణ 


పడమర 


8 


ANDHRA PRADESH GAZETTE , April 12 , 2021 


5 


6 


7 


8 


ఈవార్డు యొక్క ఈశాన్యభాగము సర్వే నెంబరు- 132 రాజాం పురపాలక సంఘము సరిహద్దు 
తూర్పు 

నుండి దక్షినము వైపు సారధి గెడ్డ సర్వే నెంబరు 95 వరకు . 
దక్షిణ పైకూడలి వద్ద ప్రారంభమై పడమరన సారధి గెడ్డ మీదుగా కేతదరల్ చర్చి వరకు . 

పైకూడలి వద్ద ప్రారంభమై ఉత్తరాన ఇంటి నెంబరు 6-220 బాలాజీ నగర్ నుండి పడమరము 
వైపు శ్రీనివాస మార్కెట్ రోడ్డు మీదుగా ఇంటి నెంబరు 6-5-20 నుండి ఉత్తరము వైపు అంబేద్కర్ 

జంక్షన్ వరకు మరియు పాలకొండ ఆర్ & బి రోడ్డు మీదుగా ఇంటి నెంబరు 5.448 , 
పడమర 

కరుణామయుడు హెటల్ నుండి తూర్పు వైపున ఈశ్వర్ నారాయణ కాలనీ ఇంటి నెంబరు 5 
565 నుండి ఉత్తరం వైపు ఇంటి నెంబరు 5-325 నుండి తూర్పున ఇంటి నెంబరు 5-770 నుండి 

వాసవి నగర్ 30 అడుగుల రోడ్డు మీదుగా ఇంటి నెంబరు 5-1 వరకు . 
ఉత్తర పైకూడలి వద్ద ప్రారంభమై తూర్పున ప్రారంభ స్థానం వరకు . 

ఈవార్డు యొక్క ఈశాన్య భాగము సారధి గెడ్డ వద్ద సర్వే నెంబరు 224 సారధి గ్రామము నుండి 
తూర్పు దక్షిణాన రాజాం పురపాలకసంఘము సరిహద్దు మీదుగా మొగిలివలస వ్యవసాయ భూములు 

సర్వే నెంబరు 229 వరకు . 

పైకూడలి వద్ద ప్రారంభమై పడమరన రాజాం పురపాలకసంఘము సరిహద్దు మీదుగా సారధి 
దక్షిణ 

గెడ్డ ఇంటి నెంబరు 7-221 వరకు . 

పైకూడలి వద్ద ప్రారంభమై సారధి గెడ్డ వద్ద ఇంటి నెంబరు 7-221 నుండి ఉత్తరాన గెద్ద 
పడమర 

మీదుగా కేధిద్రాల్ చర్చి వరకు . 
ఉత్తర పైకూడలి వద్ద ప్రారంభమై తూర్పు వైపు సారధి గెడ్డ మీదుగా ప్రారంబ స్థానం వరకు . 

ఈవార్డు యొక్క ఈశాన్య భాగము పాలవలస ఆదినారాయణ కాలనీ వద్ద ఇంటి నెంబరు 6-220 
తూర్పు 

నుండి దక్షినము వైపు సారధి రోడ్డు మీదుగా కేధిడ్రాల్ చర్చి వరకు . 

పైకూడలి వద్ద ప్రారంభమై పడమర వైపు సారధి గెడ్డ సర్వే నెంబర్ 185 సారధి గ్రామము 
దక్షిణ 

, రాజాం పురపాలక సంఘం సరిహద్దు వరకు . 

పైకూడలి వద్ద ప్రారంభమై ఉత్తరాన వ్యవసాయ భూములు మీదుగా పాత ఎం.ఆర్.ఓ ఆఫీసు 
పడమర నుండి తూర్పు వైపు ఇంటి నెంబరు 5-2-100 నుండి ఉత్తరం వైపు శ్రీనివాసా దియేటర్ రోడ్డు 

వద్ద ఇంటి నెంబరు 6-5-20 మీదుగా ఠాణా వీధి రోడ్డు వద్ద ఇంటి నెంబరు 5-2-100 వరకు . 

పైకూడలి వద్ద ప్రారంభమై తూర్పున శ్రీనివాస నగర్ మార్కెట్ రోడ్డు మీదుగా ఇంటి నెంబరు 6 
ఉత్తర 

220 నుండి ప్రారంబ స్థానం వరకు . 

ఈవార్డు యొక్క ఈశాన్య భాగము ఇంటి నెంబరు 5-1-105 శ్రీనివాస థియేటర్ రోడ్డు నుండి 
తూర్పు 

ధయాక్షిణ్యం వైపు శ్రీనివాస థియేటర్ మీదుగా రాణా వీధి జంక్షన్ వద్ద ఇంటి నెంబరు 5-2-100 . 

పైకూడలి వద్ద ప్రారంభమై పడమర వైపున రానా వీధి రోడ్డు మీదుగా ఇంటి నెంబరు 5-2-56 
దక్షిణ మీదుగా ఉత్తరం వైపున శ్రీరామ మందిరం రోడ్డు వద్ద ఇంటి నెంబరు 10-257 నుండి పడమరణ 

పుటచ్చల వీధి రోడ్డు మీదుగా ఇంటి నెంబరు 10-351 నుండి కన్యకా పరమేశ్వరి గుడి వరకు . 
పడమర పైకూడలి వద్ద ప్రారంభమై ఉత్తరాన మొండి వీధి జంక్షన్ వద్ద ఇంటి నెంబరు 11-250 వరకు . 

పైకూడలి వద్ద ప్రారంభమై తూర్పు వైపుకు తిరిగి మొండివీధి రోడ్డు మీదుగా ఇంటి నెంబరు 5 
ఉత్తర 

1-105 నుండి ప్రారంబ స్థానం వరకు . 

ఈవార్డు యొక్క ఈశాన్య భాగము పాత ఎం.ఆర్.ఓ ఆఫీసు నుండి దక్షినము వైపు వ్యవసాయ 
తూర్పు భూములు మీదగా సారధి గెడ్డ నుండి తూర్పున సర్వే నెం : 229 నుండి దక్షిణం వైపు రాజాం 

పురపాలక సంఘం సరిహద్దు సర్వే నెంబర్ -243 వరకు . 

పైకూడలి వద్ద ప్రారంభమై పడమరన సర్వే నెంబర్ -196 మీదుగా రాజాం మునకిపాలిటీ 
దక్షిణ 

సరిహద్దు వరకు . 

పైకూడలి వద్ద ప్రారంభమై ఉత్తరము వైపుగా శ్యాంపురం రోడ్డు దగ్గర ఇంటి నెంబరు 8-1-60 
పడమర 

నుండి పడమర వైపు ఆంజనేయపురం దగ్గర ఇంటి నెంబరు 8-1-45 మరియు మరియు 
ఉత్తరం వైపు గల ఇంటి నెంబరు 8-1-206 మరియు దక్షిణం మీదుగా మేదర వీధి దగ్గర గల 
ఇంటి నెంబరు 8-2-1వరకు . 
పైకూడలి వద్ద ప్రారంభమై తూర్పు వైపు గల ఇంటి నెంబరు 8-2-63 మరియు ఉత్తరాన వైపుశ్రీ 

కన్యకా పరమేశ్వరి గుడి మరియు అక్కడ నుండి తూర్పు మీదుగా ఇంటి నెంబరు 10-257 
ఉత్తర 

మరియు దక్షిణాన గల మాధవ బజార్ రోడ్డు మీదుగా ఇంటి నెంబరు 8-2-25 మరియు 
తూర్పున ప్రారంబస్థానం వరకు . 

ఈవార్డు యొక్క ఈశాన్యభాగము రాజాం ఆర్ & బి మయిన్ రోడ్డు వద్ద ఇంటి నెంబరు 11-26 
తూర్పు 

మరియు దక్షినము వైపుగా కొండక వీధి రోడ్డు మీదుగా ఆర్యవైశ్య కళ్యాణ మండపమువరకు . 

పైకూడలి వద్ద ప్రారంభమై పడమర వైపుగా కాకర్ల వీధి రోడ్డు మీదుగా చీపురుపల్లి ఆర్ & బి రోడ్డు 
దక్షిణ 

ఇంటి నెంబరు 10-49 వరకు .. 

పైకూడలి వద్ద ప్రారంభమై ఉత్తరము వైపుగా చీపురుపల్లి ఆర్ & బి రోడ్డు నుండి బొబ్బిలి రోడ్డు 
పడమర 

జంక్షన్ వద్ద ఇంటి నెంబరు 11-1 వరకు . 

పైకూడలివద్ద ప్రారంభమై తూర్పు వైపుగా రాజాం ఆర్ & బి మెయిన్ రోడ్డు మీదుగా ప్రారంభ 
ఉత్తర 

స్థానము వరకు . 


9 


10 


ANDHRA PRADESH GAZETTE , April 12 , 2021 


9 


11 


తూర్పు 


దక్షిణ 


పడమర 


ఉత్తర 


12 


తూర్పు 


దక్షిణ 


పడమర 


ఉత్తర 


13 


తూర్పు 


దక్షిణ 


ఈ వార్డు యొక్క ఈశాన్య భాగము సీతాలక్ష్మీ థియేటర్ మరియు దక్షిణమున చిన్న చెరువు గట్టు 
మీదుగా మల్లికార్జున కాలనీ ఇంటి నెంబరు 9-1-157 వరకు . 
పైకూడలి వద్ద ప్రారంభమై పడమర వైపుగా మల్లిఖార్జున కోలనీ మూడవ లైను రోడ్డు నుండి 
బావిరేతమ్మ గుడి వరకు . 
పైకూడలి వద్ద ప్రారంభమై ఉత్తరము వైపుగా చీపురుపల్లి ఆర్ & బి రోడ్డు మీదుగా ఇంటి 
నెంబరు : 10-217 వరకు . 
పైకూడలి వద్ద ప్రారంభమై తూర్పు వైపుగా మల్లికార్జున కాలనీ సరిహద్దు మీదగా వేద లక్ష్మీ 
థియేటర్ వద్ద గల ఇంటి నెంబరు 10-140 మరియు పడమరన సీతాలక్ష్మి కాలనీ రోడ్డు మీదుగా 
ఇంటి నెంబరు 10-123 వరకు మరియు ఉత్తరము వైపుగా ఇంటి నెంబరు 10-92 వరకు 
మరియు తూర్పున కాకర్ల వీధి రోడ్డు మరియు మేదర వీధి రోడ్డు మీదుగా ప్రారంబ స్థానం 
వరకు . 
పైకూడలి వద్ద ప్రారంభమై ఈశాన్య భాగమున రంగప్ప చెరువు నుండి దక్షిణమున రంగప్ప 
చెరువు వద్ద మలుపు తిరుగుతూ శ్యాంపురం రోడ్డు యందు ఉన్న సారధి ( గ్రామము ) యొక్క 
సర్వే నెం .154 రాజాం పురపాలక సంఘము సరిహద్దు వరకు . 
పైకూడలి వద్ద ప్రారంభమై పడమర వైపు రాజాం పురపాలక సంఘ సరిహద్దున చీపురిపల్లి ఆర్ 
& బి రోడ్డున ఉన్న ఇంటి నెంబరు : 9-3-547 వరకు . 
పై కూడలి వద్ద ప్రారంభమై ఉత్తరము వైపు మలుపు తిరుగుతూ చీపురిపల్లి ఆర్ & బి రోడ్డు 
వరకు గాయత్రీ కాలనీ యొక్క ఇంటి నెంబరు : 9-3-512 వరకు మరియు పడమర వైపు మలుపు 
తిరుగుతూ ఇంటి నెంబర్ : 9-3-396 వరకు మరియు ఉత్తరమున మలుపు తిరుగుతూ ఇంటి 
నెంబర్ : 9-3-395 వరకు మరియు తూర్పున మలుపు తిరుగుతూ చీపురిపల్లి రోడ్డున ఇంటి 
నెంబర్ : 9-3-1 మరియు ఉత్తరాన మలుపు తిరుగుతూ చీపురిపల్లి ఆర్ & బి రోడ్డు గుండా 
బావిరతమ్మ గుడి వరకు . 
పై కూడలి వద్ద ప్రారంభమై తూర్పున మలుపు తిరుగుతూ మల్లిఖార్జున కాలనీ 7 వ లైను 
గుండా రంగప్ప చెరువు ముందు వరకు . 
ఈ వార్డు యొక్క ఈశాన్య భాగమున ప్రారంభమై కొత్తవలస ( గ్రామం ) యొక్క సర్వే నెం : 123 
మరియు దక్షిణాన మలుపు తిరుగుతూ చీపురిపల్లి ఆర్ & బి రోడ్డు గుండా కొత్తవలస రోడ్డు 
యొక్క సర్వే నెం : 2 రాజాం ( పురపాలక సంఘము వరకు . 
పై కూడలి వద్ద ప్రారంభమై పడమరన కొత్తవలస రోడ్డు మరియు పోతయ్య చెరువు గుండా 
కొత్తవలస ( గ్రామం ) యొక్క సర్వే నెం : 51 , రాజాం పురపాలక సంఘము సరిహద్దు వరకు . 
పై కూడలి వద్ద ప్రారంభమై తూర్పున కొత్తవలస గ్రామము వరకు , బి.సి.కోలనీ ఇంటి నెం : 18 
399 , 18-469 గోపాలపురం రోడ్డు మీదుగా సర్వే నెం .42 నుండి ఉత్తరాన పోతయ్య చెరువు 
మీదుగా సర్వే నెం .34 వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై తూర్పున పోతయ్య చెరువు నుండి ప్రారంభ స్థానము వరకు 
ఈ వార్డు యొక్క ఈశాన్య భాగమున ప్రారంభమై చీపురుపల్లి ఆర్ & బి రోడ్డు దగ్గర ఇంటి 
నెం.17-442 నుండి దక్షిణమున చీపురుపల్లి ఆర్ & బి రోడ్డు మీదుగా గాయత్రి కోలనీ , ఇంటి 
నెం.9-3-1 మరియు పడమరన ఇంటి నెం.9-3-395 నుండి దక్షిణాన ఇంటి నెం.9-3-396 
మరియు తూర్పున చీపురుపల్లి ఆర్ & బి రోడ్డు మీదుగా ఇంటి నెం.9-3-512 మరియు దక్షిణాన 
చీపురుపల్లి ఆర్ & బి రోడ్డు మీదుగా సర్వే నెం .123 నుండి పడమరన పోతయ్య చెరువు కాలువ 
మీదుగా సర్వే నెం .42 కొత్తవలస గ్రామము రాజాం పురపాలక సంఘము సరిహద్దు వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై ఉత్తరాన ఇంటి నెం.18-469 , 18-399 కొత్తవలస బి.సి.కోలనీ సర్వే 
నెం .51 నుండి మారేడుబాక గ్రామము , రాజాం పురపాలక సంఘము సరిహద్దు వరకు . 
పై కూడలి వద్ద ప్రారంభమై ఉత్తరాన సర్వే నెం .40 కొత్తవలస గ్రామము , రాజాం పురపాలక 
సంఘము సరిహద్దు వరకు . 
పై కూడలి వద్ద ప్రారంభమై తూర్పున గోపాలపురం పంట పొలాల మీదుగా ఇంటి నెం.16-252 
నుండి మెంతి పేట గ్రామము మీదుగా ఇంటి నెం.16-310 మరియు దక్షిణమున కోనేరు నుండి 
ఉత్తరాన చీపురుపల్లి ఆర్ & బి రోడ్డు దగ్గర ఇంటి నెం.17-442 వరకు . 
ఈ వార్డు యొక్క ఈశాన్య భాగమున ప్రారంభమై బొబ్బిలి రోడ్డు జంక్షన్ ఇంటి నెం.17-393 
మరియు దక్షిణాన చీపురుపల్లి రోడ్డు మీదుగా ఇంటి నెం.10-50 మరియు తూర్పున కాకర్ల వీధి 
రోడ్డు మీదుగా ఇంటి నెంబరు 10-92 వరకు మరియు దక్షిణము వైపున ఇంటి నెంబరు 10-123 
మరియు తూర్పు వైపున సీతాలక్ష్మి కాలనీ రోడ్డు మీదుగా ఇంటి నెంబరు 10-140 వరకు 
మరియు దక్షిణము వైపున వేదలక్ష్మి దియేటర్ రోడ్డు నుండి ఇంటి నెం.9-1-36 మల్లిఖార్జున 
కోలనీ వరకు మరియు పడమరాన చీపురుపల్లి ఆర్ & బి రోడ్డు దగ్గర ఇంటి నెం.10-217 
మరియు దక్షిణాన చీపురుపల్లి రోడ్డు మీదుగా ఇంటి నెం.17-478 వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై పడమరాన మీనాక్షి కోలనీ మీదుగా కోనేరు దగ్గర ఇంటి నెం .17 . 
465 వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై ఉత్తరాన మెంతి పేట ఎస్.సి. కోలనీ ఇంటి నెం.16-386 మరియు 
తూర్పున ఇంటి నెం.16-395 మెంతి పేట చెరువు నుండి ఉత్తరాన బొబ్బిలి ఆర్ & బి రోడ్డు 
వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై తూర్పున బొబ్బిలి ఆర్ & బి రోడ్డు నుండి ప్రారంభ స్థానము 
వరకు . 


పడమర 


ఉత్తర 


14 


తూర్పు 


దక్షిణ 


పడమర 


ఉత్తర 


15 


తూర్పు 


దక్షిణ 


పడమర 


ఉత్తర 


10 


ANDHRA PRADESH GAZETTE , April 12 , 2021 


16 


17 


18 


ఈ వార్డు యొక్క ఈశాన్య .1 / ' భాగము న ప్రారంభమై బొబ్బిలి ఆర్ & బి రోడ్డు దగ్గర ఇంటి 
తూర్పు నెం.16-1 నుండి దక్షిణమున St Ann's Hospital మీదుగా ఇంటి నెం.16-448 మెంతి పేట కోనేరు 

వరకు 

పై కూడలి వద్ద ప్రారంభమై పడమరాన మెంతి పేట నాల్గవ లైను రోడ్డు మీదుగా ఇంటి నెం.6 
దక్షిణ 

221 వరకు 

పై కూడలి వద్ద ప్రారంభమై ఉత్తరాన అమ్మవారి కోలనీ మీదుగా లక్ష్మి దంత వైద్యశాల దగ్గర 
పడమర 

ఇంటి నెం.16-34 బొబ్బిలి ఆర్ & బి రోడ్డు వరకు 
ఉత్తర పై కూడలి వద్ద ప్రారంభమై తూర్పున బొబ్బిలి ఆర్ & బి రోడ్డు నుండి ప్రారంభ స్థానము వరకు 

ఈ వార్డు యొక్క ఈశాన్య భాగమున బొబ్బిలి ఆర్ & బి రోడ్డు ఇంటి నెం.16-35 నుండి 
తూర్పు 

దక్షిణమున అమ్మవారి కోలనీ రోడ్డు మీదుగా మెంతి పేట గ్రామము వరకు 

పై కూడలి వద్ద ప్రారంభమై పడమరన మెంతి పేట ఎస్.సి.కోలనీ ఇంటి నెం.16-252 నుండి 
దక్షిణ గోపాలపురం పంట పొలాల మీదుగా సర్వే నెం .113 రాజాం పురపాలక సంఘము సరిహద్దు 

వరకు . 

పై కూడలి వద్ద ప్రారంభమై ఉత్తరాన గని జ్యూట్ ప్యాక్టరీ దగ్గర ఇంటి నెం.19-1-24 నుండి 
పడమర 

బొబ్బిలి ఆర్ & బి రోడ్డు దగ్గర ఇంటి నెం . 19-1-241 వరకు 

పై కూడలి వద్ద ప్రారంభమై తూర్పున బొబ్బిలి ఆర్ & బి రోడ్డు మీదుగా ప్రారంభ స్థానము 
ఉత్తర 

వరకు . 
ఈ వార్డు యొక్క ఈశాన్య భాగమున గడ్డిముడిదాం రోడ్డు సర్వే నెం .52 రాజాం పురపాలక 

సంఘము సరిహద్దు నుండి దక్షిణమున కొండం పేట పంట పొలాల మీదుగా చిన్నయ్య చెరువు 
తూర్పు మరియు కొండమ్మ చెరువు నుండి దక్షిణమున ఇంటి నెం.19-250 మరియు తూర్పున శాంతి 

నగర్ కోలనీ మొదటి లైన్ రోడ్డు మీదుగా ఆర్.సి.యం. హైస్కూల్ నుండి దక్షిణమున ఇంటి 
నెం.15-190 బొబ్బిలి ఆర్ & బి రోడ్డు వరకు . 

పై కూడలి వద్ద ప్రారంభమై బొబ్బిలి ఆర్ & బి రోడ్డు నుండి బాలాజీ నగర్ దగ్గర ఇంటి నెం.20 
దక్షిణ 4-1 నుండి దక్షిణమున వస్త్రపురి కోలనీ ఇంటి నెం.19-2-511 మరియు పడమరన కంచరాం 

గ్రామము సర్వే నెం .108 రాజాం పురపాలక సంఘము సరిహద్దు వరకు 

పై కూడలి వద్ద ప్రారంభమై ఉత్తరమున కంచరాం పంట పొలాల మీదుగా సర్వే నెం .105 
పడమర 

మీదుగా సర్వే నెం .97 రాజాం పురపాలక సంఘము సరిహద్దు వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై తూర్పున గడ్డిముడిదాం పంట పొలాలు సర్వే నెం .25 నుండి 
ప్రారంభ స్థానము వరకు 

ఈ వార్డు యొక్క ఈశాన్య భాగమున బుచ్చింపేట సచివాలయము నుండి దక్షిణమున వీర్రాజు 
తూర్పు చెరువు , కొండం పేట రోడ్డు మీదుగా దొడ్డప్పయ్య చెరువు మీదుగా చల్లాది వీధి దగ్గర ఇంటి నెం . 

20-1-1 వరకు 
దక్షిణ పై కూడలి వద్ద ప్రారంభమై పడమరన చిన్నయ్య చెరువు దగ్గర ఇంటి నెం.20-280 వరకు 

పై కూడలి వద్ద ప్రారంభమై ఉత్తరమున కొండంపేట పంట పొలాల మీదుగా సర్వే నెం .36 
పడమర 

గడ్డిముడిదాం గ్రామము రాజాం పురపాలక సంఘము సరిహద్దు వరకు . 
ఉత్తర 

పై కూడలి వద్ద ప్రారంభమై తూర్పున గడ్డిముడిదాం రోడ్డు నుండి ప్రారంభస్థానము వరకు . 

ఈ వార్డు యొక్క ఈశాన్య భాగమున హరిజన చిన్న వీధి ఐదవ లైను దగ్గర ఇంటి నెం.14-327 
తూర్పు మరియు దక్షిణమున పెద్ద వీధి ఇంటి నెం.14-188 మరియు పడమరన ఇంటి నెం.14-137 

బొబ్బిలి ఆర్ & బి రోడ్డు వరకు . 

పై కూడలి వద్ద ప్రారంభమై పడమరవైపు బొబ్బిలి రోడ్డు మీదుగా ఆర్.సి.యం. చర్చ్ దగ్గర 
దక్షిణ 

ఇంటి నెం.15-190 వరకు 

పై కూడలి వద్ద ప్రారంభమై ఉత్తరం వైపుగా ఆర్.సి.యం చర్చ్ ప్రహారీ సరిహద్దు మీదుగా 
పడమర శాంతి నగర్ రెండవ లైను దగ్గర ఇంటి నెం.15-218 మరియు పడమర వైపు ఇంటి నెం.15-208 

వరకు మరియు ఉత్తరాన కొండంపేట రోడ్డు మీదుగా కొండమ్మ చెరువు వరకు . 
ఉత్తర 

పై కూడలి వద్ద ప్రారంభమై తూర్పు వైపుగా దొడ్డప్పయ్య చెరువు గట్టు నుండి ప్రారంభం 
స్థానము వరకు 

ఈ వార్డు యొక్క ఈశాన్య భాగమున పోలీసు క్వార్టర్స్ దగ్గర ఇంటి నెం.13-26 మరియు 
తూర్పు 

దక్షిణము వైపు బొబ్బిలి ఆర్ & బి రోడ్డు దగ్గర షిరిడీ సాయి క్లినిక్ ఇంటి నెం.13-16 వరకు . 
దక్షిణ 

పై కూడలి వద్ద ప్రారంభమై పడమర వైపు బొబ్బిలి ఆర్ & బి రోడ్డు మీదుగా ఇంటి నెం.14-137 

వరకు 
పడమర పై కూడలి వద్ద ప్రారంభమై ఉత్తరము వైపు హరిజన పెద్ద వీధి ఇంటి నెం.14-189 వరకు 

పై కూడలి వద్ద ప్రారంభమై తూర్పు వైపు పెద్ద వీధి ఇంటి నెం.14-215 వరకు ఉత్తరము వైపు 
ఉత్తర దొడ్డప్పయ్య చెరువు దగ్గర ఇంటి నెం.14-114 వరకు తూర్పు వైపు దొడ్డప్పయ్య చెరువు గట్టు 

నుండి ప్రారంభ స్థానము వరకు . 


19 


20 


21 


ANDHRA PRADESH GAZETTE , April 12 , 2021 


11 


22 


తూర్పు 


దక్షిణ 


పడమర 
ఉత్తర 


23 


తూర్పు 


దక్షిణ 


పడమర 


ఈ వార్డు యొక్క ఈశాన్య భాగమున డోల పేట చెక్ పోస్టు దగ్గర ఇంటి నెం.5-21 నుండి దక్షిణ 
వైపు పాలకొండ ఆర్ & బి రోడ్డు మీదుగా హాస్పిటల్ రోడ్డు జంక్షన్ దగ్గర ఇంటి నెం.5-14 వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై పడమర వైపు హాస్పిటల్ రోడ్డు దగ్గర మధ్య వీధి రోడ్డు దగ్గర ఇంటి 
నెం.11-251 వరకు ఉత్తర వైపు తెలగా వీధి ఇంటి నెం.13-50 వరకు పడమర వైపు తెలగా వీధి 
రోడ్డు మీదుగా దొడ్డప్పయ్య చెరువు వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై ఉత్తర వైపు వీర్రాజు చెరువు దగ్గర సర్వే నెం .64 కొండంపేట వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై తూర్పు వైపుగా కొత్త చెరువు మీదుగా డోల పేట చెక్ పోస్టు వరకు 
ఈ వార్డు యొక్క ఈశాన్య భాగమున శ్రీ వెంకటేశ్వర పెట్రోల్ బంకు మీదుగా దక్షిణ వైపు 
పాలకొండ ఆర్ & బి రోడ్డు దగ్గర ఇంటి నెం.2-295 వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై పడమర వైపు పురుషోత్తమ నగర్ 2 వ లైను రోడ్డు దగ్గర ఇంటి 
నెం.2-325 వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై ఉత్తర వైపు ఇంటి నెం.2-75 వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై తూర్పు వైపుగా కోవెల వీధి , బురదల పొలమ్మ వీధి మీదుగా 
ప్రారంభ స్థానము వరకు 
ఈ వార్డు యొక్క ఈశాన్య భాగమున గురవాం గ్రామము రాజాం పురపాలక సంఘము సరిహద్దు 
దగ్గర అయ్యప్పస్వామి గుడి దక్షిణ వైపుగా పాలకొండ ఆర్ & బి రోడ్డు మీదుగా శ్రీ విఘ్నేశ్వర 
పెట్రోల్ బంకు వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై పడమర వైపుగా ఇంటి నెం.2-661 మీదుగా బురదల పొలమ్మ వీధి , 
కోవెల వీధి మీదుగా కొత్త చెరువు మరియు వీర్రాజు చెరువు వద్ద రాజాం పురపాలక సంఘము 
సర్వే నెం .2 వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై ఉత్తర వైపుగా సర్వే నెం .1 నందు బుచ్చింపేట గ్రామము వరకు 
పై కూడలి వద్ద ప్రారంభమై తూర్పు వైపు రాజాం పురపాలక సంఘము సరిహద్దు దగ్గర 
గురవాం గ్రామము సర్వే నెం .1 నుండి ప్రారంభ స్థానము వరకు 


ఉత్తర 


24 


తూర్పు 


దక్షిణ 


పడమర 


ఉత్తర 


ఎన్ . రమేష్ , 

కమీషనర్ , 
రాజాం పురపాలక సంఘము , 


రాజాం . 


--X- 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


